గడచిన ద్వాపర యుగం చివర 126 సంవత్సరాలు మిగిలి ఉండగా శ్రీముఖ నామ సంవత్సర శ్రావణ బహుల అష్టమి అర్ధరాత్రి వృషభ లగ్నం 
లో మధురానగరం లో శ్రీ కృష్ణుడు జన్మించాడని భాగవతం లోనూ, విజయనామ సంవత్సర శ్రావణ బహుళ నవమి మంగళవారం రోహిణీ 
నక్షత్రయుక్త వృషభ లగ్నం లో జన్మిచాడని,హోరాను దర్పణం లోనూ ఉన్నది . ఇప్పటికి 5,115 ఏళ్ళక్రితం కలిద్వాపర సంధిలో అని అర్ధం. 
కృష్ణుడి జీవితకాలం 125 సంవత్సరాల 7 నెలల 8రోజులు. కృష్ణావతారం సమాప్తం కాగానే కలియుగారంభమైంది. అంటే క్రీ పూ. 3225. 


కృష్ణుడు పుట్టిన కృష్ణావతారం లీలలు 


మూడు నెలలలో కృష్ణుడు పుట్టిన మూడు నెలలలోపు పూతన సంహారం,శకటాసుర భంజనం జరిగి, యశోదకు మొదటిసారి తన విశ్వరూప 
సందర్శన భాగ్యం కలిగించాడు కృష్ణుడు. గర్గాచార్యుల చేత బలరామ కృష్ణులకు నామకరణం జరిగింది. ఆరవనెలలో బాల కృష్ణుడికి 
అన్నప్రాసన అయ్యాక, తృణావర్త సంహారం చేశాడు. అప్పటికి శత శృంగ పర్వతం మీద కుంతీ పాం డురాజులకు యమధర్మరాజు 
వరంతో ధర్మరాజుప్రజోత్పత్తినామ సంవత్సరం లోనూ, , ఆంగీరసనామ సంవత్సరం లో వాయు దేవుని వరంతో భీముడు, 
హస్తినాపురం లో గాంధారి ధృత రాష్ట్రులకు దుర్యోధనుడు, శ్రీముఖ నామ సంవత్సరం లో ఇంద్రుని వరం తో అర్జునుడు 
జన్మించారు. శ్రీకృష్ణ జననం శ్రావణ బహుళ అష్టమి. కలిపూర్వం 126వ సంవత్సరం. 


ఏడాది కలిపూర్వం 125 కు భావ నామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమికి కృష్ణుడికి ఏడాది వెళ్ళింది. రెండవ ఏడు రాగానే మట్టి తినటం, 
యశోదకు ద్వితీయ విశ్వరూప సందర్శనం కలిగించటం, శతశృంగం లో మాద్రి పాండురాజులకు అశ్వినీ దేవతల వరంగా నకుల, 
సహదేవులు జన్మించటం జరిగింది. 


2 ఏడాది 124 యువ లో శ్రావణ బహుళాస్టమికి రెండో ఏడాది వెళ్లి, ఉలూఖల బంధనం, యమళార్ణున భంజనం, నలకూబర, 
మణిగ్రీవ శాప విమోచనం, నందాదులు గోకులం నుంచి బృందావనానికి నివాసం మార్చటం జరిగి 3 సంవత్సరాల 11వ 
నెలవరకు కన్నయ్య బృందావన లీలలు సాగాయి 


3 123 ధాత లో మూడో ఏడు పూర్తికాగానే బాలకృష్ణ వత్సాసుర, బకాసుర, అఘాసుర వధ చేయగా, దేవతలు పుష్ప 
వృష్టి కురిపించారు. 
4 122 ఈశ్వర లో నాలుగో యేట బ్రహ్మదేవుడు గోవులను దూడలను గోపాలురను అంతర్ధానం చేసి ఒక ఏడాది 


ఉంచాడు, ఇప్పుడే కృష్ణస్వామి సమస్త గో, గోపాల, వత్స రూపాలు ధరించి తన సర్వాంత ర్యామిత్వాన్ని ప్రకటించాడు 


5 కలిపూర్వం 121 బహుధాన్య శ్రావణ బహుళ అష్టమి కి 5 యేళ్ళు నిండి బ్రహ్మకు దిమ్మతిరిగి ఆవు దూడ గోపాలురను 
వదిలేసి చెంపలేసుకొని కృష్ణ స్తోత్రం చేశాడు. చైత్ర కృష్ణ చతుర్దశి నాడు శత శృంగపర్వతం పై పాండురాజు మృతి 
చెందాడు. అప్పటికి ధర్మరాజుకు 7,భీముడికి 6,అర్జునుడికి 5,నకులసహదేవులకు 4ఏళ్ళ వయసు. వీరు హస్తిన కు 
తీసుకుపోబడి భీష్ముని ప్రాపకం లో పెరిగారు. 

6 120 ప్రమాదిలో కృష్ణుడికి 6 ఏళ్ళు నిండి బృందావనం లో ధేనుకాసుర వధ, కాళీయ మర్దనం, ప్రలంబాసురవధ 
చేశాడు. గ్రీష్మ, వర్ష, శరత్తులలో గోపాలురతోకలిసి గోవులను మేపుతూ ఆటపాటలతో, మురళీ గానం తో అందర్నీ 


రంజింప జేశాడు. మార్గశిరమాసం లో కన్నె గోపికల కాత్యాయని వ్రతం, వారి వస్తాపహరణం, వరప్రదానం, 
బ్రాహ్మణులు అంగీరస యాగం చేయటం, స్వామికి గోపాలురకు బ్రాహ్మణ స్త్రీలు యజ్ఞప్రసాదం సమర్పించటం 
జరిగాయి. 

7 119 విక్రమ శ్రావణ బహుళాస్ట్రమికి స్వామికి 7 ఏళ్ళు నిండి, ఇంద్రయాగాన్ని నందాదులతోమాన్పించటం, ఆగ్రహించి 
దేవేంద్రుడు అతి వృష్టికురిపించటం, స్వామి గోవర్ధనగిరి నెత్తటం, ఇంద్ర గర్వ భంగమవటం, కామధేనువు స్వామికి 
క్షీరాభిషేకం చేయటం, వరుణ దేవుడు పట్టుకు వెళ్ళిన పెంపుడుతండ్రి నందుని విడిపించటానికి వరుణ లోకం వెళ్లి, 
విడిపించి తీసుకు రావటం, బాల్య రాసక్రీడ, జరిగాయి. 118 వృష సంవత్సరం లో సర్పరూపం ధరించిన సుదర్శనుడి 


శాపాన్ని బాలకృష్ణుడు తొలగించాడు. జ్యేష్ట శుద్దంలో ధర్మరాజుకు 11 వ ఏట ఉపనయనం జరిగింది. 


14 


కలిపూర్వం 117నుంచి 112 వరకు అనగా చిత్రభాను నుంచి సర్వ జిత్‌ వరకు శంఖ చూడ సంహారం, వృష భాసుర, 
కేశి రాక్షస, వ్యోమాసుర వధ జరిపాడు కృష్ణుడు. బృందావనం లో గోపాల లీలలు చూపాడు. ఇవన్నీ అయ్యేసరికి 
కన్నయ్యకు 14 ఏళ్ళు పూర్తయ్యాయి. 


15 


111 సర్వధారికి 15 ఏళ్ళు పూర్తి అయి, నారద మహర్షి వచ్చి కంససంహారం మొదలైన భవిష్యత్‌ కార్యక్రమాలు 
చెప్పటం జరిగింది. అంటే కృష్ణుడికి బాల్యం పూర్తి అయి, అవతార కార్యం నిర్వహించే వయసువచ్చింది కనుకనే 
నారదుడు వచ్చి కర్తవ్యం బోధించాడు. 


110 విరోధి శ్రావణ బహుళ అష్టమికి కృష్ణస్వామికి నూనూగు మీసాల నూతనయవ్వనం వచ్చి 16సంవత్సరాలు 
నిండాయి. అక్రూరుడిని కంసుడు బృందావనానికి పంపటం బలరామ కృష్ణులు ఆయనతో ధనుర్యాగానికి మధుర 
చేరటం, గోపికలు స్వామిని విడువలేక దుఖించటం, వారించటం, దారిలో యమునాతీరాన అక్రూరునికి కృష్ణుడు 
విశ్వరూప సందర్శనభాగ్యం ప్రసాదించటం, (ఇప్పటికి స్వామి 3 సార్లు విశ్వరూప సందర్శనం చూపించాడు ) అందరూ 
మధుర చేరటం జరిగింది. మధురలో రధం పై విహరిస్తూ సోదరులు రజకుని నిగ్రహించటం, తంతు వాయక 
సన్మానం,మాలాకార సన్మానం పొందటం, కుబ్జ తో సంభాషణం. మర్నాడు ధనుర్యాగశాల ప్రవేశం చేసి, 
కువలయాపీడం అనే ఏనుగు పీచమడిగించి,మల్ల యుద్ధం లో బలరామ కృష్ణ సోదరులు ముస్టికా, 
చాణూరులను మల్లయుద్ధం లో గెలిచి, కృష్ణుడు మేనమామ కంసునితోపోరాడి సంహరించటం, బలరాముడు కంస 
సోదరులతో పోరి, నిర్జించటం , సోదరులు తలిదండ్రులు దేవకీ వసుదేవులను కారాగృహం నుంచి విముక్తికల్పించి, 
వారిచే లాలింప బడటం జరిగాయి. కొన్ని రోజులతర్వాత, పెంచిన తలిదండ్రులైన నంద, యశోదాదులను ఆహ్వానించి 
పిలిపించి, వారి సమక్షం లో మాతామహుడు ఉగ్రసేనునికి పట్టాభి షేకం చేసి, నందునికి కృష్ణస్వామి ఆధ్యాత్మికజ్ఞాన 
బోధ చేసి, దుర్గా స్తోత్రం ఉపదేశింఛి, వారిని తిరిగి బృందావనానికి పంపించటం జరిగింది. 


17 


కలిపూర్వం 109 వికృతి సంవత్సర శ్రావణ బహుళాస్టమికి కృష్ణమూర్తికి 17 ఏళ్ళు నిండాయి. గర్గాచార్యుల చేత 
బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారం జరిగి, బ్రహ్మచారులై గురు శుశ్రూష చేసి, కాశీ లో ఉన్న సాందీపమహర్షి 
వద్ద గురుకులవాసం లో ధనుర్వేద, ఉపనిషత్‌ విద్య నేర్చి, గురు దక్షిణగా మృతుడైన గురుపుత్రుని కృష్ణుడు 
సజీవునిగా తీసుకొచ్చి అప్పగించటానికి ప్రభాస తీర్థం వెళ్ళటం, సముద్రుడు పూజించటం సముద్రం ప్రవేశించి , పంచ 
జనాసురుడిని చంపి, పాంచజన్య శంఖం గ్రహించి, యమలోకం వెళ్లి, గురుపుత్రుని తీసుకొని కాశి చేరి గురువుకు 


అప్పగించటం జరిగాయి. 


18 


108 ఖర లో కృష్ణుడు గోపికల వద్దకు ఉద్ధవుడిని పంపటం,గోపికల భ్రమర గీతాలు, తిరిగొచ్చిన ఉద్ధవుడు స్వామికి 
గోపికల అత్యంత ఆరాధనా భక్తి వివరించటం, కుబ్జ కురూపాన్ని పోగొట్టి సౌందర్య రాశిగా మార్చటం, సోదరులు 
అక్రూరుని ఆతిధ్యం,పూజలు పొంది బహూకరించటం,పాండవుల క్షేమ సమాచారాలు తెలుసుకొని రమ్మని హస్తినకు 
అక్రూరుని పంపటం జరిగింది. కృష్ణ బాల్యం ప్రచ్చన్నంగా బృందావనం లో నందగోపుని ఇంట జరగటం వలన కంస 
వధ తర్వాతే పాండవ శ్రీకృష్ణ సోదరులకు మొదటిపరిచయకాలం అయింది. 


19 


107 నందనలో 19స్వా మికి పూర్తి అవటం , జరాసంధుడు మధురపై మొదటిసారి దండెత్తిరావటం, ఓడిపోయి 
బలరాముని చేతిలో పట్టుబడటం, కృష్ణుడు కరుణించి వాడిని విడిచిపెట్టటం జరిగాయి, 


20 


106 విజయ సంవత్సరం 20 ఏళ్ళు నిండిన మూడు నెలలకే, జరాసంధుడు మధురపై రెండో సారి కృతఘ్న తతో దాడి 
చేసి, ఓడి,16సార్లు దండెత్తి 6ఏళ్ళు మదుర, కృష్ణబలరాములను బాధించాడు. 


21 


105 జయ లో 21 ఏడు వచ్చాక జరాసంధుడు మూడో సారి దండయాత్ర చేశాడు హస్తినాపురం లో పాండవులు 
ఏం చేస్తున్నారో చూద్దాం. ద్రోణాచార్యులవద్ద ధనుర్విద్య నేర్చిన పాండవ కౌరవులకు ధనుర్విద్యా పరీక్షజరగటం , 
నాలుగో దండయాత్ర జరాసంధుడు చేయటం జరిగాయి 


22 


103 దుర్ముఖి లో23 ఏళ్ళు నిండటం, జరుడు 5వ సారి మధురదండయాత్ర, 102 హేవలంబి లో 24పూర్తయి, 6వ 
సారి దండయాత్ర 


23 


101 విళంబిలో 25 కంసారి కి నిండగా 7వ దండయాత్ర 


26 


100వి కారిలో మురారికి 26 నిండటం, సంధుని 8వ దండయాత్ర, హస్తినలో కౌరవపాం డవులమధ్య కలహాలు 
తీవ్రమవగా, పాండవులను శార్వరి ఫాల్గుణ శుద్ధ అష్టమికి వారణావతం పంపటం జరిగాయి. 


27 


99 శార్వరికి నల్లనయ్యకు 27నిండటం, జరా 9వసారి దండయాత్ర 


28 


98 ప్లవ లో 28 నిండటం, జరుడి 10 వ దండయాత్ర, ఫాల్గుణ శుద్ధ చతుర్దశి లాకా గృహ దహనం, కుంతీ దేవితో 
సహా బిలంగుండా పాండవులు తప్పించుకుపోవటం, అరణ్యం లో చైత్ర శుద్ధ పాడ్యమి రోజున భీముడు హిడింబాసుర 
వధ చేసి, హిడింబిని పెళ్ళాడి ఘటోత్కచునికి జన్మనివ్వటం 


29 


97 శుభకృత్‌ కు బలరామానుజుడికి 29 నిండటం, సందుడి 11 వ దండయాత్ర, 


30 


96 శోభకృత్‌ కు 30 నిండటం, మధురపై 12వ దండయాత్ర, కుంతీ పాండవులు శాలిహోత్ర ముని ఆశ్రమంలో ధర్మాలు 
వినటం, 


31 


95 క్రోధి కి 31నిండి, 13వ దండయాత్ర, వైశాఖ శుక్లపక్షం లో పాండవులు , ఏక చక్రపురం వెళ్లి ఒక ఏడాది ఉండటం 


32 


94 విశ్వావసులో 32దేవకీనందనుడికి నిండటం, మధురపై 14వ దండయాత్ర, ఏకచక్రపురం లో రెండో ఏడాది 
పాండవులు గడపటం 


33 


93 పరాభవ కన్నయ్యకు 33 నిండటం, మధురపై 15వ దండయాత్ర, పాండవులు మూడో ఏడాది ఏకచక్రపుర వాసం 


34 


92 ప్లవంగకు శౌరికి 34 నిడటం జరుని 16వసారి, 17వ సారి ఎత్తిరావటం , పాండవుల నాలుగో ఏడు 
ఏకచక్రపురవాసం 


35 


91కీ లక సంవత్సరం లో ముకుందు నికి 35 నిండటం జరాసంధుడు మధురపై చివరిసారి 18వ దండయాత్ర చేయటం, 
కాలయవన పారశీకరాజు వాడికి పశ్చిమం నుంచి సాయం రావటం, 3కోట్ల జరాసంధ శత్రు 
సైన్యాన్ని ఎదిరించాల్సిరావటం తో కృష్ణుడు ముందుగా కాలయవనుడితోపోరాడి, ఓడిపోయినట్లు నటించి భయంతో 
పారిపోతున్నట్లు భ్రమకలిపించి ముచుకుందమహర్షి తపస్సు చేస్తున్న గుహలో దూరి, కాలయవనుడు ముని 
తపోభంగం చేయగా ఆయన కంటిమంటకు వాడు భస్మమవటం,యవన సైన్యం భయపడి పారిపోవటం 
వరుసయుద్దాలతో ఇక యాదవులను కస్టట్టటం ఇష్టం లేక బలరామ కృష్ణులు ప్రవర్షణ గిరి అనే దుర్గానికి చేరగా, 
జరాసంధుడు మధురవదలి దీనిపైకి వచ్చి కాల్చేయగా, అక్కడినుంచి తప్పుకొని సోదరులు అజ్ఞాత వాసం 
కొంతకాలం గడిపి, పశ్చిమ సముద్రం చేరి దాని దగ్గరున్న గోమతి నదీ తీరం లో ద్వారకానగరం నిర్మించటం 
ప్రారంభించి 90సౌమ్య సంవత్సరానికి పూర్తి చేసి, యాదవులను ద్వారకకు రప్పించి, రుక్కిణీదేవిని పెళ్ళాడటం, ఏక 
చక్రపురం లో పాండవుల 6వ ఏడు అజ్ఞాతవాసం గడపటం పూర్తి అయింది 


37 


కలిపూర్వం 89 సాధారణ నామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమికి ముచికుందవరదునికి 37సంవత్సరాల వయసు 
పూర్తయి జాంబవతి కృష్ణులకు వివాహం, శ్యమంతకోపాఖ్యానం సత్యా కృష్ణుల పెళ్లి జరిగినాయి. ఏకచక్రపురం లో 
పాండవులఅజ్ఞాతం 7 ఏళ్ళు పూర్తయ్యాయి. 


38 


88 విరోదిక్‌ కృత్‌ లో మాధవుడికి 38 నిండి, రుక్మిణీ కృష్ణులకు ప్రద్యుమ్నుడు పుట్టాడు. పాండవుల క్షేమం 
తెలుసుకోవటానికి పార్థసారధి హస్తినకు పోగా, ద్వారకలో శతధ్వనుడు సత్రాజిత్తును అర్థరాత్రి నిద్రలో చంపి , 
శ్యమంతకమణి దొంగిలించు కుపోయాడు . పాండవులకు 8ఏళ్ళు అజ్ఞాతం పూర్తి 


39 


87 పరీదావిలో గోవిందు డికి 39 నిండి, సత్యభామ పంపిన కబురు తో ద్వారక చేరగా శతధ్వనుడు శ్యమంతకమణి 
అక్రూరుని దగ్గర దాచి మిధిలకు పారిపోగా తరిమి వాడిని చంపి వాడివద్ద మణి లేకపోవటం తో ద్వారకకు తిరిగి రాగా, 
స్వామి వలన భయంతో అక్రూరుడు కాశీకి పారిపోయాడు, అతడిని రప్పించి మణిని అందరికి చూపించి అతనికే 
ఇచ్చేశాడు. మణిప్రభావంతో అక్రూరుడు అనేక పుణ్యకార్యాలు యజ్ఞయాగాదులు చేశాడు. పాండవులు ప్రమాదీచ 
సంవత్సర ఆశ్వయుజ బహుళ అష్టమి వరకు 9ఏళ్ళు ఏకచక్రపుర అజ్ఞాత వాసం లో ఉన్నారు. 


40 


86ప్రమాదీచలో నల్లని స్వామికి 40నిండాయి. పాంచాలపురం లో ద్రౌపది స్వయం వరం ప్రకటింప బడగా,ప్రచ్చన్న 
బ్రాహ్మణ వేషం లో తల్లితోసహాపాండవులు వెళ్లి, బలరామ కృష్ణులు అనేక రాజ యువరాజులు హాజరవగా కృష్ణుడు 
పాండవులను గుర్తించి మత్త్య యంత్రం కొట్టే పనిలో ఉన్న సాత్యకిని వారించగా అర్జునుడు దాన్నికొట్టి ద్రాపదిని 
దక్కించుకొన్నాడు . ద్రౌపది వివాహం నాటికి ధర్మరాజుకు 42,భిముడికి 41,అర్జునుడికి 40,నకుల సహదేవులకు 


30 ఏళ్ళవయసు 


41 


85 ఆనందలో 41 నిండాయి ఆనందమోహనుడికి. ద్రౌపది వివాహం జరిగిన ఒక సంవత్సరం 2 రోజులకు విదురుని 
పంపి గుడ్జిరాజు పాండవులను హస్తినకు రప్పించుకొని, ధర్మరాజును యువరాజుగా గౌరవించి అతనిచే రాజ్యపాలన 
చేయించాడు. కన్నయ్య హస్తినకు వచ్చి బావమరదుల క్షేమం తెలుసుకొని, అర్జునుడితో యమునాతీరానికి వేటకు 
వెళ్లి, అక్కడ సూర్యపుత్రి కాళింది ని ప్రేమించి, హస్తినకు తెచ్చి ద్రౌపది సంరక్షణలో ఉంచి, తర్వాత ద్వారకకు 
తీసుకువెళ్ళి పెళ్ళాడి,అవంతి రాజు సోదరి మిత్రవిందను వరించి వివాహమాడి భార్యల సంఖ్య 5కు చేర్చాడు మోహన 
వంశీ లోలుడు. 


42 


84 రాక్షస లో ముకుందుడికి 42 పూర్తయి కోసల రాజకుమారి నాగ్నజితీదేవిని పెళ్ళాడి 83నల లో కేకయ 
రాకుమారి భద్రా దేవిని 7వ భార్యగా చేసుకొన్నాడు 


43 


82పింగళకు 43 నిండి నామాలసామి మద్ర రాకుమారి. లక్ష్మణ ను మత్త 
చేశాడు. రాధనుకూడా కలిపితే 9మందిభార్యలు రాదామనోహరుడికి 


యంత్రం కొట్టి, చేపట్టి అషమ భార్యను 


ల ల 


శ్‌ 


44 


81 కాళయుక్తి కి 44 పూర్తి.అక్కడ కౌరవ పాండవ యాదవులలో అంతః కలహాలు లేకుండా ప్రశాంతంగా స్నేహంగా 
ఉన్నారు 


46 


80 సిద్ధార్ది మాఘబహళపాడ్యమికి 46 నిండాయి గోపాల చక్రవర్తికి. ముసలిరాజు పాండవులకు అర్ధరాజ్యమిచ్చి ఇంద్ర 
ప్రస్థానికి పంపాడు. 


48 


79 రౌద్రికి 47,78 దుర్మతికి 48 దామోదరుడికి నిండాయి 


49 


77 దుందుభి ఫాల్గుణం లో 49 నిండాయి నళినాక్షునికి. ధర్మరాజు అనుజ్ఞతో అర్జునుడు తీర్థయాత్ర ప్రారంభం చేసి 
ఒక ఏడాది యాత్రలలో గడిపాడు 


50-52 


76 రుధిరోద్దారికి 50, 75రక్తాక్షికి 51, 74 క్రోధనకు 52 పూర్తయ్యాయి పూతన సంహారికి. కౌరవ, పాండవ యాదవుల 
వంశాలు వృద్ధి చెందాయి. అందరు సౌజన్యంతో జీవించారు ఈకాలం లో 


53:59 


73 అక్షయకు 53, 72ప్రభవకు 54, 71విభవకు 55, 70శుక్లకు 56, 69 ప్రమోదూతకు 57,6క8ిప్రజోత్సత్తికి 58, 
67ఆంగీరసకు 59 


60 


66 శ్రిముఖకు 60 అంటే షష్టిపూర్తి శ్రివల్లభుడికి అయ్యాయి. 


61 


65 భావనామ సంవత్సరం లో 61 నిండాయి భావజ గురుడికి. అర్జునుడు తీర్ణ్భయాత్రలో, చిత్రాంగద ను పెళ్ళాడి, 
యాత్ర ప్రారంభమైన 12 ఏళ్ళకు ద్వారక చేరాడు సుభాద్రానుజుని ప్రోత్సాహంతో యతివేషంలో సుభద్రను వరించి, 
ఇంద్ర ప్రస్థానికి తీసుకువచ్చి వివాహమాడాడు. 


62-63 
64 


కలిపూర్వం 64 యువ సంవత్సరం లో సత్యాపతికి 62 ఏళ్ళు, 63 ధాతలో 63 

62 ఈశ్వరలో 64 నిండాయి. కృష్ణార్జునులు యమునా నదీ తీర విహారం చేసి, అగ్ని దేవుడు ప్రత్యక్షమై, గాండీవం, 
అక్షయ తూణీరాలు, స్వేతాశ్వ రధం ప్రసాదించి “గాండీవి” ని చేసి, అగ్ని కోరికపై ఖాండవ వన దహనం చేసి ప్రీతి 
చెందించి, ఈదహనం నుంచి తనను కాపాడిన క్రీడికి కానుకగా పాండవులకు మయుడు అద్భుత సుందర హర్మా్యాన్ని 
మయ సభను నిర్మించి ఇచ్చాడు. ఇంద్రుడు అనేక అస్త్రాలు అర్జునునికి ప్రసాదించాడు 


65-70 


61 బహుదాన్యకు బహురూపధారికి 65,60 ప్రమాదికి 66, 59 విక్రమకు 67, 58 వృష కు 68, 57చిత్రభానులో 
69, 56 స్వభానులో 70 


71 


55 తారణ సంవత్సరానికి 71 ఏళ్ళు నిండాయి. నరకాసురుని వలన బాధకలుగుతోందని ఇంద్రుని నుంచి 
ఇందీవర శ్యామునికి వార్త రాగా,సత్యాపతి అర్ధాంగి తోకలిసి ప్రార్ట్యీతిష పురం వెళ్లి, నరకుని సత్యసాయంతో వధించగా 
అదితి కుండలాలు మళ్ళీ ఇవ్వగా,ఇంద్ర స్తోత్రం తో ప్రీతి చెంది, అమరావతికి వెళ్లి, జయించి, పారిజాత వృక్షాన్ని 
భూలోకానికి తెచ్చి, నరకుని బందీలై, వాడి సంహారంతో విముక్తులైన న స్త్రీల లో తనవరించినవారిని ద్వారకకు పంపి, 
మిగిలినవారిని వారివారి స్వగ్రామాలకు పంపించేసి, తనలాగా వేషం వేసుకొని తానె వాసుదేవుడిని అని 
బుకాయిస్తున్న పౌండ్రక వాసుదేవుడిని, కాశీ రాజు నూ జయించాడు వసుదేవ సుతుడు. 


72 


54 పార్ధివ కు పార్ట సారధికి 72 


73 


53 వ్యయకు 73 నిండాయి. కృష్ణకుమారుడు అనిరుద్దుని బాణాసురునికూతురు ఉష ప్రేమించి,తనమందిరానికి 
తీసుకురాగా తండ్రి అతడిని బంధించగా, యదుభూషణుడు వచ్చి, బాణునిఓడిచి , ఉషానిరుద్దులను ద్వారకకు 
తీసుకు వెళ్లి పెళ్లి జరిపించాడు. 


74 


52 సర్వ జిత్తుకు 74 నిండి అభిమన్యు జననం 


75 


51 సర్వధారికి 75, నిండగా ఉపపాండవ జననం 


76 


50 విరోది 76 ఏళ్ళు నిండాయి నారద గాన వినోడుడికి. నారద ప్రోద్బలంతో ధర్మరాజు కార్తీక శుద్ధ పాడ్యమినుంచి 
చతుర్దశి వరకు రాజసూయ యాగం సంకల్పించగా, కృష్ణార్జున భీములు లు ముందుగా గిరివ్రజం 
చేరి భీముడు జరాసంధుని సంహరించగా, జరాసంధుడు బంధించిన రాజులందరూ కార్తీక పౌర్ణమినాడు విడుదల 
చేయించాడు వెన్నుడు. కార్తీక శుద్ధ పంచమినాడు జరాసంధునికొడుకు సహదేవుడు పట్టాభి షిక్తుడయ్యాడు. 

50 విరోధి లోనే వృష మర్దనుడికి 76ఏళ్ళు నిండగా కురుక్షేత్ర సంగ్రామ సూచకమైన సూర్య గ్రహణం ఏర్పడింది. 
అప్పుడే యాదవ, పాండవ ముఖ్యుల సమావేశం కురుక్షేత్రం లో జరిగింది. .సమస్త మహర్షులు దేవతలు విచ్చేసి, 


యమునాతీర విహారి శ్రి కృష్ణ పరబ్రహ్మను సేవించి తరించారు. కురుక్షేత్రం నుంచి ద్వారకకు తిరిగివచ్చి కృష్ణమూర్తి 
తల్లి దేవకీ దేవి కోరికపై తనకంటే ముందు జన్మించి మేనమామ కంసుని చే చంపబడిన 6గురు సోదరులను 
బ్రతికించమని కోరగా, సుతలలోకం వెళ్లి, బలి చక్రవర్తిని మెప్పించి వారిని తెచ్చి తల్లికి చూపించాడు దేవకీ నందన శౌరి 


77 


78 


కలిపూర్వం 49 వికృతి సంవత్సర చైత్ర శుక్లానికి చైతన్య వరడుడికి 77 ఏళ్ళు నిండాయి. ధర్మరాజు రాజసూయ 
యాగం చేయటం, శిశుపాలుడి నూరు తప్పులు సైచి,101వ తప్పుకు శిక్షగా కృష్ణస్వామి చక్రం తో సంహరించటం, 
భీష్మ పితామహుని సలహా పై ధర్మరాజు శిఖిపింఛమౌళికి అగ్రానాధిపత్యం ఇచ్చిపూజించటం, ఆశ్వయుజ శుక్లం లో 
పాండవులతో పరమాత్మ ఇంద్రప్రస్థం లో ఉండగా,సాళ్ళుడు ద్వారక ముట్టడించటం, ద్వారకా నిర్మాత స్వామి అక్కడికి 
వెళ్లి వాడినీ, వాడి తమ్ముడు విధూరధుని, దంతవక్తుని సంహరించాడు. ఆశ్వయుజ శుక్ల దశమి నాడు ద్వారకలో 
మురారి యుద్ధ సంరంభం లో ఉండగా, కృష్ణుడు లేని సమయం కనిపెట్టి దుర్యోధనుడు ధర్మరాజు తో ద్యూతానికి 
పురిగొల్పి ఓడించటం, ద్రౌపదీ వస్తాపహరణానికి నిండు సభలో ప్రయత్నించగా యాజ్ఞసేనికి అక్షయ వస్త దానం చేసి 
ద్రాపదీ మాన సంరక్షకుడు అనిపించాడు యజ్ఞపురుషుడైన మురభంజనుడు. ధర్మరాజు తమ్ములతో భార్య ద్రౌపదితో 
వనవాసానికి వెళ్ళాడు 

48 ఖరకు చాణూర మర్దనుడికి 78 నిండాయి. వనవాసం లో పాండవులను పరామర్శించిన పాండవ శ్రేయోభిలాషి 
తో పాంచాలి తనపరాభావాన్ని చెప్పుకొని దుఖించగా కృష్ణా ను ఓదార్చాడు కృష్ణుడు . 


79=88 


47 నందనకు 79, 46 విజయకు 80, 45 జయకు 81, 44 మన్మధకు 82, 43 దుర్ముఖికి 83, 42 హేవళంబికి 
84, 41 విళంబికి 85,40 వికారికి 86, 39 శార్వరికి 87, 38 ప్లవకు 88 


89 


37శుభకృత్‌ కు 89,ఏ ళ్ళు నిండాయి యదుకుల విభూషనుడికి. సత్య తోసత్యాపతి రెండవసారి పాండవుల వద్దకు 
రాగా ద్రాపదీదేవి సత్యభామకు పతివ్రతా ధర్మాలు బోధించటం, వనవాసం ముగిసేముందు మూడవ సారి 
ముకుందుడు మళ్ళీ వచ్చిపరామర్శించి పాండవులకు ధైర్యం చెప్పాడు. శ్రీ కృష్ణానుగ్రహం తో ద్రౌపది దుర్వాసుని 
ఆగ్రహాన్ని శాంతింప జేసి ఆయన పెట్టిన పరీక్షలో నెగ్గి పాండవులకు ఉపశమనం కలిగించింది. ఈ సమయం లోనే 
ద్వారకకు కుచేలుడు రావటం అటుకులు చెలికాడికిచ్చి శౌరి చే అస్టభార్యలచే సపర్యలుపొంది అష్టైశ్వర్యాలు 
అనుగ్రహింప బడటం, మాధవుడు మిధిలరాజు బహుళాశ్వుని,శ్రుత దేవుని,మిదిలవాసులను తరింప జేయటం 
జరిగాయి. పాండవుల 12 ఏళ్ళ వనవాసం పరి సమాప్తి అయింది. 


90 


36 శోభకృత్‌ ఆశ్వయుజ కృష్ణ అష్టమికి కౌస్తుభధారికి 90 ఏళ్ళు నిండాయి. పాండవుల అజ్ఞాత వాసం విరాట రాజు 
నగరం లో ప్రారంభమై, 10 నెలలు నిండాక భీమునిచే నర్తన శాలలో కీచక ఉప కీచక వధ, , విరాట రాకుమారి 
ఉత్తరకు బృహన్నల వేషం లోని అర్జునుడు నాట్యం నేర్పటం, ఉత్తర, దక్షిణ గోగ్రహణం జరిగి ఉత్తరకుమారుని 
కి సారధ్యం వహించి పేడి ఐన క్రీడి శమీ వృక్షం పై దాచిన గాండీవం అక్షయ తూణీరాలు ఉత్తర కుమారునితో 
దింపించి, ధరించి అర్జునరూపం తో ఉత్తరుడు సారధిగా , కౌరవులకు తన నిజరూప దర్శనం చేసి తన అవక్ర 
పరాక్రమం తో ఓడించి సిగ్గుపడి వెనక్కి మల్లేట్లు చేసి భీష్మ ద్రణాదులమెప్పుపొంది, విరాట నగరానికి 
రావటం, ఉత్తరుడు సర్వం తండ్రికి వివరించటం, ఉత్తరాభి మన్యుల వివాహం నీలమేఘశ్యాముడు 
స్వయంగా జరిపించాడు. ఆశ్వయుజ శుక్లపక్షం లో పాండవులు ఉపప్లావ్యం ప్రవేశించారు. యదుకులస్వామి 
ద్వారకకు చేరాడు . కౌరవ, పాండవులు యుద్దం కోసం సేనలను సమకూర్చే ప్రయత్నం లో దుర్యోధన అర్జునులు 
ఒకేసారి ద్వారకలో శ్రీ కృష్ణ సాయం కోసం రావటం, తన సర్వసైన్యాన్ని కౌరవ రాజుకిచ్చి, అర్జునుని కోరికపై 
తాను విజయసారదిగా ఉండటానికి అనుగ్రహించి బావమరదితో ఉపప్లావ్యానికి వచ్చాడు వృష్టివంశ 
యదుభూషణుడు. కార్తిక శుద్ధ ద్వాదశి (ద్వాదశి దగ్ధ యోగం )నాడు కేశి సంహారి హస్తినకు రాయబారం వెళ్లి 
8రోజులు నయానా భయానా నచ్చ చెప్పే ప్రయత్నం చేసి, తనను కట్టేయాలని ప్రయత్నించిన గాంధారి 
జ్యేష్టపుత్రసమూహానికి విశ్వరూపం తో(నాలుగవ విశ్వరూప సందర్శనం ) భ్రమపెట్టి ముసలిరాజుకు ఆ భాగ్యం 
కలిగించి, విదురుని ఇంట ఆతిధ్యం స్వీకరించి, తిరిగి వెళ్ళాడు. 

మార్గశిర శుద్ధ త్రయోదశి మధుసూదనుడికి 90ఏళ్ళు పూర్తి అయి, కౌరవ పాండవ సైన్యాలు కురుక్షేత్రం 
లో మోహరించాయి.అర్జునుడు విషాద యోగం లో ఉంటె భగవద్గీత బోధించి గీతాచార్యుడై నరుడికి నారాయణుడు 5 
వసారి విశ్వరూపం చూపించాడు. యుద్ధం ప్రారంభమైన శుద్ధ ఏకాదశినాడే గీతోపదేశం జరిగింది. మార్గశిర బహుళ 
అమావాస్య నాడు 15 రోజుల కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. పుష్య శుద్ధ పాడ్యమి నాడు దుర్యోధనుని రెండు 
తొడలు విరగ్గొట్టి హతుడిని చేసి భీముడు ప్రతిజ్ఞ నెరవేర్చుకొన్నాడు. అశ్వత్ధామ ఉపపాండవులను మట్టు బెట్టాడు . 
వాడిని కృష్ణార్జునులు బంధించి తెచ్చి ద్రాపదిముందు నిలబెట్టగా మాతృహృదయం తో క్షమించగా, బావ సూచనతో 


బావమరది వాడి తలలోని చూడామణిని పెకలించి గబ్బుకంపుతో ఉన్న వాడిని బయటికి తోసేశాడు. పుష్యశుద్ధ 
పౌర్ణమి నాడు యుదిస్టిరుని పట్టాభి షేకం శ్రీ కృష్ణ పరమాత్మ చేతులమీదుగా జరిగింది, మాఘ శుద్ధ ఏకాదశి నాడు 
భీష్మ పితామహుని స్వచ్చందమరణం. భీష్మ తేజస్సు కృష్ణపరమాత్మలో విలీనమైంది . 


91 


కలిపూర్వం 35 క్రోధి సంవత్సర జ్యేష్ట శుద్ద విదియకు విజయ సారధికి 91 నిండాయి పరీక్షిత్తు జన్మించాడు. 
ఆశ్వద్ధామ అస్తాలనుంచి గర్భం లో ఉన్న పరీక్షిత్‌ ను కృష్ణ పరమాత్మ సంరక్షించాడు 


34 విశ్వావసు చైత్ర పౌర్ణమికి శరత్‌ చంద్ర చంద్రునికి 92 నిండి, ధర్మరాజు వ్యాసాజ్ఞాతో అశ్వమేధం పూర్తి చేశాడు. 


33 పరాభవచైత్ర పౌర్ణమికి 93 పూర్తయ్యాయి పూర్ణ చంద్ర నిభునికి. ధర్మరాజు యాగం పూర్తయి అర్జునుడు అశ్వం 
వెంట దిగ్విజయ యాత్ర కు బయల్దేరి తనకూ చిత్రాంగదకు జన్మించిన బభ్రువాహనుని చేతిలో ఓడిపోయి, సంధి 
చేసుకొని బంధింపబడిన యాగాశ్వాన్ని తీసుకొ చ్చాడు 


32 ప్లవంగ శ్రావణ బహుళాస్టమికి శ్యామసుందరునికి 94 పూర్తయి, ఉదంకుని ఆశ్రమానికి వెళ్లి దర్శనం తోపాటు 
6వ సారి తన విశ్వ రూప సందర్శన భాగ్యం కల్పించి తరింపజేశాడు 


31కీ లకకు 95, 3౦సౌమ్యకు 96, 29 సాధారణకు 97, 28 విరోదికృత్‌ కు 98, 27 పరీధావికి 99, 26 ప్రమాదీచకు 
100 ఏళ్ళు నిండాయి వనమాలికి. 25 ఆనంద కు 101, 24 రాక్షసకు 102, 23నలకు 103, 22 పింగళకు 104 , 
21 కాళయుక్తి కి 105, 20 సిద్దార్ధికు 106,19 రౌద్రి చైత్ర శుద్ధ విదియకు 107, 18దుర్మతికి 108, 17 దుందుభి కి 
109,16 రుధిరోద్గారికి 110,15 రక్తాక్షికి 111,14 క్రోధనకు 112,13 అక్షయకు 113,12 ప్రభవకు 114 

11వి భవకు యదు భూషణుడికి 115 ఏళ్ళు నిండాయి. ఈ కాలం లో కృష్ణమూర్తి ద్వారకలో 12ఏళ్ళు బహు 
యాగాలు చేశాడు. ధర్మరాజు ధర్మమూర్తిగా హస్తినలో పాలన సాగిస్తున్నాడు. గాంధారిధృత రాస్ట్రులు హస్తినలో 
పుత్రశోకం తో ఉండలేక శతకూపాశ్రమంలో ఉన్నారు. వ్యాసభగవానుడు ప్రత్యక్షమై గాంధారిని ఊరడించి ఆమె కోరికపై 
చనిపోయిన కౌరవులందర్నీ యోగశక్తి తో చూపించి ఉపశమనం కలిగించాడు. ధర్మరాజాదులు కూడా ఈ ఆశ్రమం లో 
కొంతకాలం ఉండి, మళ్ళీ హస్తినకు వెళ్ళారు. గాంధారి ధృత రాస్ట్రులు మరణించారు . శ్రీకృష్ణ సంకల్పం తో నారదాది 
మహర్షులు పిండార క్షేత్రం లో సమావేశమయ్యారు. సురాపానం తో మదించిన యాదవులు వారిని అవమానించ గా, 
మునుల శాపం తో కృష్ణ కుమారుడు సాంబుడు స్త్రీ వేషం లో బుషులను ఆటపట్టించగా, వాడికడుపులో ముసలం 
పుట్టగా భయపడి యాదవులు దాన్ని అరగదీసి సముద్రం లోకలిపారు. 


92 

93 

94 
95-114 
115 
116-124 


కలిపూర్వం 10 శుక్ల సంవత్సరం లో శిఖి పింఛ మౌళికి 116, 9 ప్రమోదూతకు 117,8 ప్రజోత్పత్తికి 118, 7ఆంగీరస 
కు 119, 6 శ్రీముఖకు 120, 5 భావకు 121, 4 యువకు 122, 3 ధాతకు 123, 2 ఈశ్వర కు 124 


125 


బహుదాన్యకు 125 బృందావన విహారికి ఏళ్ళు నిండాయి. ఈ కాలం లో నారదమహర్షి ద్వారకకు వచ్చి వసుదేవునికి 
భాగవత ధర్మాలు బోధించి, జనక బుషభ సంవాదం వినిపించాడు. శ్రీ కృష్ణ భగవానుడు బృందావనం వచ్చి బాలకృష్ణ 
రూపం ధరించి యశోదా నందులతోపాటు సమస్త గోప గోపీ జనాలకు దివ్య దర్శనం ప్రసాదించి తరింపజేసి 
భాగవతధర్మాలు బోధించాడు ఆ అవతార మూర్తి. కృష్ణస్వామి కృపాకటాక్షం చేత గోప గోపీ జనం అంతా తమతమ 
దివ్య ధామాలకు చేరి గోలోక, వైకుంఠ లోకాల దర్శనం చేసి ధన్యులయ్యారు. గోపాలకృష్ణమూర్తి మళ్ళీ ద్వారక చేరగా, 
బ్రహ్మ ఇంద్రాదులుఅక్కడికి చేరి నారాయణ భగవానుని సందర్శన భాగ్యం పొంది, 
తన నిజనివాసమైన గోలోకానికి విచ్చేయమని ప్రార్ధించి, ఇక అవతార సమాప్తి దగ్గరలో ఉందని గుర్తు చేశారు. 


ద్వారకలో అనేక ఉత్పాతాలు పుట్టాయి, యాదవ ప్రభువు యాదవులను ప్రాభాస తీర్ణానికి పంపగా అక్కడ 
యాదవులు పరస్పర కలహాలతో ఒకరినొకరు సర్వ నాశనం చేసుకొన్నారు. బలరాముడు స్వకీయ సంకర్షణ 
భాగవానునిలో లీనమయ్యాడు . యాదవ స్త్రీలు దేహత్యాగం చేశారు. . 
ప్రమాది చైత్ర శుద్ధ పాడ్యమి కి ద్వాపరయుగం 8లక్షల 64వేల సంవత్సరాలు పూర్తయ్యాయి. ద్వారకలోని 
సంఘటనలు తెలిసిన అర్జునుడు ద్వారకకు వచ్చి భగవాన్‌ శ్రీ కృష్ణ సందర్భనం చేశాడు. తర్వాత బావా మరది కలిసి 
సముద్ర తీరానికి వాహ్యాళికి వెళ్ళగా, ముసలం ముక్కతో చేయబడిన బాణాన్ని ఒక బోయవాడు కృష్ణ పరమాత్మ 
పడుకొనివుండగా, ఆయన పాదాలు లేడి కన్నులు అని భ్రమించి బాణం తోకొట్టగా, స్వామి పాద అంగుస్టానికి తగిలి 
దేవకీ వసుదేవ నందనుడు, యశోదా తనయుడు, నంద నందనుడు శ్రీ కృష్ణ స్వామి 125సంవత్సరాల 7 నెలల, 8 
వ రోజులు పూర్తయ్యాక నిర్యాణం చెందారు. అంతకుముందే రాధాదేవి గోలోకానికి చేరుకోగా గోపగోపీ బృందం దివ్య 
స్వాగతం పలికారు. కృష్ణస్వామి గోలోకంచేరగా బ్రహ్మాదులు దర్శించి పులకించారు. 


ప్రమాది సంవత్సర చైత్ర శుద్ధ సప్తమికి పరమాత్మ గోలోకానికి చేరుకోగానే, కలియుగం ప్రారంభమై, అర్జునుడు 
దారకుని తో, మళ్ళీ ద్వారకకు చేరి,సప్తమి దాకా అక్కడే ఉన్నాడు. భూకంపాలు రాగా, మిగిలిన యాదవులతో 
ద్వారకను వదిలి మధురకు వెళ్ళి,అనిరుద్దుని కుమారుడు వజ్రుడు కి యాదవ రాజ్య పట్టాభి షేకం చేశాడు . ద్వారక 
సముద్రం లో మునిగింది. హస్తినకు వచ్చి ధర్మరాజాదులకు శ్రీ కృష్ణ నిర్యాణ విషయం తెలియజేశాడు. వైశాఖ శుక్లం 
లో పరీక్షిత్తుకు పట్టాభి షేకం చేసి, పౌర్ణమినాడు పాండవులు మహాప్రస్థానానికి దీక్ష తీసుకొని, ఒక ఏడాది భూ 
ప్రదక్షిణం చేసి, విక్రమ సంవత్సరం లో బదరికాశ్రమం దాటి, మేరుపర్వత సమీపంలో ఊర్ధ్వ లోకాలకు చేరుకొన్నారు 


ఆధారం -నారాయణ తీర్దులవారి సంస్కృత శ్రీ కృష్ణ లీలాతరంగిణి కి ఉయ్యూరు సంస్థానాదీశ్వరులు శ్రీ రాజా మేకా వెంకటాద్రి అప్పారావు 
గారు ఆంధ్రీకరణం చేయగా, శ్రీమాన్‌ బొమ్మకంటి వీరరాఘవా చార్యులు పర్యవేక్షించగా,కొండపల్లి వీర వెంకయ్య అండ్‌ 
సన్స్‌1948లో ప్రచురించిన "శ్రీ కృష్ణ లీలాతరంగిణి “గ్రంథంలో, కొవ్వూరు సంస్కృత పాఠశాల కార్యదర్శి శ్రీ చదలవాడ గోపీ నాథము, శ్రీమాన్‌ 
బొమ్మకంటి వీర రాఘవాచార్యులు, శ్రీ ఎస్‌. యెన్‌. కే. .బీజార్కన్‌, శ్రీమాన్‌ నల్లాన్‌ చక్రవర్తుల అప్పలాచార్యులవారి మహాభారత సంగ్రహం 
యొక్క భిప్రాయాలు సేకరించి, నూజివీడు హైస్కూల్‌ చరిత్రోపాధ్యాయులు శ్రీ ధన్యంరాజు అప్పారావు గారు సమకూర్చిన “శ్రి కృష్ణావతార 
కాలక్రమము * అనే వ్యాసం. 
మీ-గబ్బిట దుర్గాప్రసాద్‌ 


